శ్రిమన్నారాయణ శతకము 


(శ్రీకృష్ణావతార సంగ్రహము) 


ప్రణీతము 
పోచిరాజు కామేశ్వర రావు 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


శ్రీమన్నారాయణ శతకము 


(శ్రీకృష్ణావతార సంగ్రహము) 


శ్రీన్నవ్యానందద విల 

సన్నానా లోక గర్భ! సాగర కన్యం 
జెన్నున్నిల్సి తెడంద శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


అన్నుల మిన్నకు దేవకి 

కన్నర వసుదేవునకు వరాంగభంవుండవై 
కన్నా పుట్టితి విల శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


విన్నేలం జెప్ప నకటా 

తన్ను వధింతు వని నీవు ధరః గంసున కా 
పన్నుని జేయుట కన శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


కన్న మటు క్షణం బిచ్చితి 

పన్నుగ నిజ దర్శనంబు పంకజ నాభా 
వెన్నుని విశ్వాకృతి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మున్నిడి దేవకి కుక్షి గు 

రున్నిల్పితి వాదిశేషు రోహిణి కుక్షిం 

గన్నా కార్య మెజిగి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


నిన్నుంచ బంచి మందను 

గన్నియ నా యోగమాయ గారను బెట్టం 
బన్నక మొనరించితి శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


అన్నా కనుమా కూతురు 

చన్నే పుత్రుండు కాడు చంపంగ ననినం 
దన్నొల్లం డకటా శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నన్నుం జంప దరమ్మే 

నిన్నుం జంపెడి బుడుతండు నెగడెడు నంచున్‌ 
విన్నందెం గన్యక శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


చన్నీయ వచ్చి పూతన 

నిన్నెత్తు కొనంగ నవ్వి నెలత యసువులం 
గన్నా వే కొంటివి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నన్నే కనె నని యొక్కతి 

నన్న యరసి నవ్వె నంచన(గ నొక్కతి య 
న్నన్నా యంద అటులె శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


ఉన్నన్‌ బరువుగ దించగ 

నిన్నుం గొని పోవ దైత్యుని తృణావర్తుం 
గ్రన్నన వధియించితి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


నిన్నుంచ బండి చెంతం 

గన్నా యుండు మని చన శకట దైత్యుండే 
తన్నంగ నీ వవిసె శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నిన్నుం గట్టిన జోటన్‌ 

మన్నింపగ నీడ్పితయ్య మద్దుల జతపై 
సన్నిధిగన యక్షుల శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మన్నేల దింటి వనంగా 

నన్నోటను జూపి తంత నభ వాండంటే 
చెన్నుగ నిజ జననికి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నిన్నున్‌ మ్రింగంగ వచ్చిన 

పెన్నసు రాధముని( గొంగ విడదీసి నసం 
గ్రన్ననం జీల్చితి వట శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


కన్నుల విన్కలిం జంపితి 

నిన్నుం గబలింప రాం గని యఘాసురునిన్‌ 
మిన్న(గం బెంచి మెయిని శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నిన్నణణు నెంచు బల సం 

పన్నునిం బెన్లూడ రూపి వత్సాసురునిన్‌ 
మున్నారసి త్రుంచితి శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


కన్నా నామ కరణములి 

యన్నకు నీకు వసుదేవు( డన గర్లుండే 
పన్నెను గుప్తమ్ముగ శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


వన్నెల్‌ చిన్నెల గోపిక 

లెన్నిరి చిత్తమున నిన్న కృష్ణా యనుచున్‌ 
సన్నిహితు లైరి తమి శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


కన్నులు మూయరు నిశలో 

నిన్నే స్మరియింపక మదినిం దెబివ రహో 
కన్నుల నుదయమ్మున శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


ఎన్న(గ(గాంతలె వారలు 

వెన్ను(డ యలరింప దిగిరి వివరింపంగా 
మున్నెల్లరు మునులే శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


జన్నపు టన్నము గొను నో 

కన్నా గోపాల బాలక గణముతోం జ 
ద్దన్నము తింటివయా శ్రీ 

wm 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


అన్నలువ గొల్ల పిన్నల 

నిన్నరయంగ దాతుం బశుల నీ వయితి వయా 
పన్నుగ నన్నియు నట శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


20. 


21. 


22. 


23. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


తన్న ఖు రాకారమ్మున 


నన్న యుడిసి ధేను కాఖ్యు నంఘ్రులు నాల్లున్‌ 


మన్నుం దినిపించెన్‌ శ్రీ 
మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


చెన్నటి చేతం బడగపై 

మిన్న(౧6 గాళీయుం జజచి మించితి వింతం 
బన్నగ ఫణ నటనన్‌ శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మిన్నంటు దవాగ్ని శిఖల 

గన్నన్‌ గో గోప గోపిక లదరి వేండం 

గ్రన్నన మింగి తడరి శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


పన్నుగడం బ్రలం బాసురు 

డన్నను మోయ వధ నెంచి యబ్బల రాముం 
డన్నర రూపు నడిచే శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


పున్నమి చంద్రుండు గురియన్‌ 

వెన్నెల నీ వూ6(ద మురళి బృందావనిలో. 
గన్నియ లెరిసిరి కన శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


కన్నా నీ గానము వినం 

జన్నుల్‌ గుడువంగ మాని సాచుచు మోరల్‌ 
నిన్నే కను లేగలు శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


మున్నెమరుల్‌ మేలు కడు 

సన్నగిలన్‌ గో గణంబు సాచుచు మోముల్‌ 
వెన్నంట నిల్చినది శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


అన్నల్లని మెయి మబ్బని 


యన్నాదము లుటుము లంచు నాడెను నెమళుల్‌ 


కన్నా నిన్నే కని శ్రి 
మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


పన్నుగం గొమ్మలం బక్షులు 

త్వన్నాదం బాల కించి తమ కన్నుల యం 
దున్నిన్నిడె మును లన శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


సున్నయిన రాగపు, దెలివి 

త్వన్నద మాలించి లేళ్ళు తల లెత్తి తమిన్‌ 
నిన్న కదియు చుండెను శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


విన్నన్నాద మల లుజుక 

నన్ననల నొసంగుచు. గలహంస పలుకులన్‌ 
నిన్నలరించు నదులు శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


విన్నున మెయిళులు విరులం 
ద్వన్నినదమ్ము విని కురిసి పట్టెను గొడుగున్‌ 
నిన్నరసి సితమ్మును శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


నిన్నంటి కేల జెంచిత 

లన్నిగ నిగ లాడు పండ్ల నందించి కడుం 
జెన్నుగ మురిసి రయా శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


విన్నన్‌ గానము వే కర 

గె న్నగ సంచయము తేలగిలిరి నర సురుల్‌ 
పన్నుగ విరిసె దరులు శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


అన్నీట డిగ్గ వివసన 

మన్నారులు వాస నాపహరణమ్మున న 
న్నన్న వ్రత ఫల మిడితి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


అన్నలు మగలున్‌ బిడ్డలు 

చన్నే యన్న మునిసతులు సాదము తోడన్‌ 
నిన్నుం గొలిచి రయా శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మున్నేల యెటు+గ కుంటిమి 

వెన్నుని లీల లని మునులు వెలందుల కన్నన్‌ 
సన్న మని తపించిరి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మిన్నయ నగమ్ము శక్రుని 

కన్న నని నగంపుః బూజ కమనీయముగాం 
గన్నా చేయించితి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


అన్న శిలా వృష్టిన్‌ ది 
క్కన్నన్‌ గోవర్దనగిరి నందటి వే కా 
ధ్‌ 
వ న్నగము నెత్తితే శ్రి 
మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


ఖిన్నత నీ కేడు దినము 

ల న్నగ ముండంగ6 గేల నవ్వానల నా 

పె న్నగ రిపుం డదరి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


అన్నందు( గొని చన(గ వరు 

ణన్న భటులు వరుణలోక మల్లోకం బ 
న్నన్న యరిగి తెచ్చితి శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నిన్నుం జేరిన గోపిక 

లన్నుల మిన్నల రమించి యంతర్జానం 
బన్నా కా నెరిసిరి శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


క్రన్నన విస మ్మనలముం 

బన్నగ మా టాలవానః బాలించియు నీ 
వన్ననవింటి కిడుదె శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


అన్నుల మిన్నల( బుడమిం 

జెన్నుగ నా రాస లీల సేరి చలిపితే 

విన్నున గాంచ సురలు శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


42, 


43. 


44. 


45. 


46. 


47. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


పన్నుగ నస్థలితమ నీ 

వన్నెలంతలతోం జలిపితి వారిక్రీడల్‌ 

మిన్న(గం గరుల పగిది శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


చన్నే పరాంగనలు కల 

రన్న నిట సకల చరాచ రాత్మల నిత్య 
మ్మున్నట్టి నీ కకట శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


కన్నం బ్రాణుల కర్మ 

చ్చిన్నం బొనరించు నీకు జెయ్వులు గర్మ 
చృన్నము లెట్లౌ నయ శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


అన్నందు( బట సర్పము 
ల 
దన్న గత శాపుండయి సుదర్శను( డయ్యిం 
గన్నా నీ మహిమన్‌ శ్రి 
మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


ఎన్ని వ్రజాంగనలం గొని 

చన్న బలిమి శంఖచూడు( జంపితి యక్షుం 
బన్నుగం గొంటివి మణి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నిన్నలయింప నరిష్టునిం 

బెన్నెద్దును శృంగ యుగము పీశి వధింపన్‌ 
మిన్నున సుర లలరిరి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


48. 


49. 


50. 


51. 


52. 


53: 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


తన్నం దురగాసురుండు కే 

లున్నింపి కడుపున గేశు లుప్తాసువుగా. 
గ్రన్నం జేసితివే శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


పిన్నల దొంగిలి గుహలో. 

బన్నుగ నుంచ గని వ్యోముం బల లాశనునిన్‌ 
మన్నుకజపించితివి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


చెన్నుగ నక్రూరునకున్‌ 

మున్ను నదిని బిమ్మట రథమున( గన్పడిరే 
యన్నయు నీ వొక తటి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


పెన్నాదిశేషు ఫణిపైం 

గన్నదరఃగ గాంచె నిన్ను గమనీయముగా 
నన్నర శేఖరుండే శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


చెన్నుగ జేరిరి కాంచం 

గ్రన్నన మన్నించి నెమ్మి, గంసాజ్ఞన్‌ మి 
రన్నగరము మధురన్‌ శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


చెన్నగు( బుట్టము లిమ్మన 

నన్నరపుం జుట్టము లన నా రజకుండు తి 
ట్టన్నీ వుక్కడిచితి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


54. 


55. 


56. 


57. 


58. 


59. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


నిన్ను గని యొక్క నేంతరి 

మిన్న పరిచ్చదము లీయ మెచ్చి యతనికిం 
బన్నుగ సిరు లిచ్చితి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


హృన్నంద సురభి మాలల 

నిన్నంద కుమారుల కిడ నెలమి సుదామున్‌ 
మన్నించిరి శ్రీలన్‌ శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


అన్నువ కుట్టకు వక్రత 

బన్నుగం దీర్చి తనులేప వర దానమునం 
గన్నియ నలరించితి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


పన్నుగ వింటింటికిం జని 

నిన్నడ్డిన రాచ విల్లు నెమ్మిన్‌ సంధిం 

చ న్నడిమికి విజిగెన్‌ శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నిన్నుం ద్రొక్కగ బల సం 

పన్నేభము వడిం గదియం గువలయాపీడం 
బన్నాగము+ జంపితి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నిన్నెదిరింప( గదియ నా 

పన్నత దంతావళ పరిపాలక వర్గ 

మ్మున్నగ ధర చంపితి శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


మిన్నయ మల్లుర నెల్లరం 
గన్నా చాణూర ముష్టికద్వయమే చ 
ల 
చ్చెన్నగ ధరమీచేశ్రీ 
మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


కన్నా కం సేభమ్మును 

బన్నుగం గృష్ట వర నామ పారీంద్రమ్మ 
న్నన్న యెగసి చంపెను శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


పన్నుగ6 గాంచెను ముక్తిని 

గన్నా ఘన వైరమున నకట మామ మదిన్‌ 
నిన్నుంచ నిత్యమున్‌ శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


పెన్నలుక( గదియ రోయుచు 

నన్నకు న్యగ్రోధ కహ్వు లంత నరసి రా 
మన్న వధించెం జెలి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


క్రన్నన విడిపించి చెజను 

బన్నుగ మాతా పితలకు బ్రభువుగ నీ తా 
తన్నిల్పితి వయ్యా శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


విన్నాణ మున్న నేర్చిరి 

సన్నుత విశ్వ గురు లైన సాందీపని వ 

ద్ద నయముగ విద్యను శ్రీ 

0౧ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


మన్నిగొ ని పంచజను( జని 


తిన్న(గ నర్క సుతు నడిగి తెచ్చి గురు సుతుం 


గ్రన్నన గురున కిడితె శ్రీ 
మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


ఎన్ని యపాయము కడలిని, 

బన్నుగ నిర్మింప జేసి ద్వారక జనముం 
దన్నగరిం జేర్చితే శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నిన్నే వెన్నంట బబచి 


యన్నృపు ముచుకుందుని నయనాగ్ని కొసంగితే 


పన్నుగం గాలయవను శ్రీ 
మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


శ్రీన్నలినాక్షిన్‌ రుక్కిణి 

నన్నయె కాదన్నను మగధాధీశుండు న 
డ్డున్నం బెండ్లాడితి శ్రీ 

GG ౧ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


పన్ని గెలిచి యని మణికై 

కన్నియ భల్లూక బాలికన్‌ జాంబవతిం 

గన్నా పెండ్లాడితే శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మన్నించు మనంగ సత్రా 

జిన్నృపుండే సత్యభామ జిన్మయ రూపం 
గన్నాపెండ్లాడితి శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


72. 


73. 


74. 


75. 


76. 


77. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


అన్నుల మిన్నలు భామల 

వెన్ను(డ కాళింది మిత్రవిందల నెలమిం 
గన్నా పెండ్లాడితి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మిన్నంటు మోదమున యా 

గాన్నా నాగ్నజితి భద్ర యను రూపరులం 
బన్నుగ పెండ్లాడితి శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


తిన్నంగః గొ ట్ట, లక్షణ 
నన్నెల ముఖి, మత్స్యయంత్ర మవలీల హరీ 
బన్నుగ పెండ్లాడితి శ్రి 
మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మన్నుకజపించి నరకుని 

దన్నిలయ స్థిత వశల( బదాటువెయుల నా 
సన్నలం బెండ్లాడితి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నిన్ననుకరించి వేషము 

న న్నిందను వాసుదేవ నాముండు సేయన్‌ 
మన్నిగొనితి పౌండ్రకు శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


అన్నారదుం డొకే తటి, 

బన్నుగ పషోడస సహస్ర భార్యల యిండ్లన్‌ 
నిన్నే కాంచె నహో శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


78. 


79. 


80. 


81. 


82. 


83. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


మన్నించి నూటు తప్పుల 

నెన్ని మనమ్మున వధించితే చక్రమునం 
గన్నా శిశుపాలుని శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నిన్నే స్మరింపనాచై 

ద్యన్న భవత్రయ మసూయ వైక్యంబయ్యిం 
గన్నా నీ లోనన్‌ శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


కన్నుల నిప్పులు కురియుచు 
నిన్నుటుమ(గ దంతముఖుండు నివ్వటిలంగం 
గ్రన్నన వధించితే శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


నిన్నే తలంప నాతండు 

నన్ని తజులం ద్వేష మూని యత్తను తేజం 
బన్న కరగెనీలో శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మున్ను శిశుపాలు డా జయు 

డెన్నంగా దంతవక్తు( డీ విజయుండే 

కన్నా నీ క. శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


చిన్నప్పటి నీ మిత్రున 

కెన్నెన్ని సిరుల నొసంగి తీ వా యటుకుల్‌ 
తిన్నం గుచేలునకు శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


84. 


85. 


86. 


87. 


88. 


89. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


మున్నా మరీచి వర్షల 
యి 
కన్న కుమారులు షడర్భక మృత తనయులే 
యన్నల మాత కిడితె శ్రీ 
మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మిన్న(గ నెవ్వనిపై దయ 

యున్న న్వాని దగు విత్త మొయ్యన నూడ్చం 
గన్నా నీ లీలయి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మిన్నంగ జరిపించుచు వే 


జన్నములు యశస్కరములు సరి మంటి వయా 


యన్నుల మిన్నలతో శ్రీ 
మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


చెన్నుగ నొక్కొక్కరికిన్‌ 

సన్నందనుల+ బదిమంది సద్భార్యలకుం 
గన్నా యొసంగితే శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మున్ను సురాసుర రణమునః, 

జన్న యసుర వీరు లైరి సకలాధీశుల్‌ 
మిన్నగ ద్వాపరమున శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


పన్న నమరాలయము నం 

దున్న యనిమి షేంద్రు లైరి యుత్తమ చిత్తుల్‌ 
చెన్నుగ యాదవులే శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


90. 


91. 


92. 


93. 


94. 


95. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


పన్నుగ నొసంగి కృష్ణకుం 

గన్నా కృప వస్త్ర రాశి కాపాడితి వీ 

వన్నారికి మానము శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


చెన్నుగ ఖాండవ మగ్నికిం 

గన్నా నరు నీయః జేయ గాండీ వాదుల్‌ 
క్రన్నన నిప్పించితి శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


అన్నరున కొసంగి జ్ఞానము 

సన్నద్ధుని, బేసి యాజి కా భారమ్ముం 
గన్నా తగ్గించితె శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


చెన్నుగ జనింతు వీవే 

యిన్నేలన్‌ శిష్ట రక్ష ణేతర శిక్షా 

సన్నుత ఘన దక! శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


విన్నారము నీ కథలం 

గన్నారము నీ మహిమము కమనీయముగా 
నున్నారము సుఖమున శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


కన్నా నీ పాదాబ్దము 
జు 
లెన్న(గ సనకాది మౌని హృదయ స్థితముల్‌ 
సన్నుత భాసితముల్‌ శ్రి 
మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


96. 


97. 


98. 


99. 


100. 


101. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కన్నా నీ పాదాబ్దము 

లెన్న(గ లక్ష్మీ మనస్సమీప్పిత సుమముల్‌ 
సన్నత సురౌఘముల్‌ శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


మిన్న6గ ధరణీ భారము 

విన్నంట(గ( బంకజాక్ష వే తగ్గింపం 

గన్నా జనించితే శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


పున్నాగ వరాఖ్యా! విల 

సన్నాగద్విష విహార! సరసిజ నాభా! 

సన్నత దైత్యగణా! శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


కిన్నర గంధ ర్వామర 

పన్నగ విద్యాధర నర వర మునిగణస 
త్సన్నుత! పరమాత్మా! శ్రీ 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


ఉన్నత వామ కరాంగుళ 
ధృన్నగ లీలా వినోద! కృష్ణ] యశస్సం 
పన్నా! నలినాకా! శ్రీ 


మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


పన్నగ వర తల్ప విరా 

జన్నారాయణ! వటదళ శయనా! ఫణ రా 
జన్నంద కిశోరా! శ్రి 

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 


102. 


103. 


104. 


105. 


106. 


107. 


కం. ఎన్న(గ వచ్చును దారల 
నెన్న(గ నగు భూ కణములు నింద్రాదుల క 
న్నన్నీ గుణము లగునె శ్రీ 
మన్నారాయణ! విమల రమా హృన్నిలయా! 108. 


ఇది విబుధజన విధేయ కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్య సుందరీ పేర్రాజ దంపతీ సుత 
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన 
శ్రీమన్నారాయణ శతకము. 


శ్రిమన్నారాయణ శతకము 


(శ్రీకృష్ణావతార సంగ్రహము) 


గ్రంథ కర్త దంపతులు 


వివరములు: 
పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design) 
స్వగ్రామము: 
బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. 
ఉద్యోగము: 
1. Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of India Undertaking), 
Hyderabad. 
2. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College Hyderabad. 
3. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of Engineering and Technology, 
Raipur. 
నివాసము: H.No. 19, Shiva Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013 
Cell. Nos. 8602787525, 9440378434. 


స్వీయ రచనలు: 
1. రామ చంద్ర శతకము. 
పోచిరాజ శతకము. 
పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు). 
వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము). 
శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు). 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము). 
శ్రీమన్నారాయణ శతకము. 
శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు). 


© స ల స స వ 


శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక. 


j= 
ల 


: మాహేశ్వర దండకము. 


(on 
(my 


. మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక. 


12. 


13 
14 
15 


ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుడు 

. శ్రీమదాంధ్ర రామాయణము. 

. శ్రి బాల రామాయణము (సంక్షిప్త రామాయణము) (కొనసాగుచున్నది) 
. గోవిందము. 


